అథ పోడశో్కంధాాయ: 
దోవీ శక్తి ఉదువించుట 
వాయురువాచ | 


అథ దేవో మహాదేవో మహాజలదనాదయా | వాచా 
మధురగంభీరవిశదశక్‌ ష్టవర్ణయా || 1 


అర్హసంపన్నపదయా రాజలక్షణయుకయా | 
అశేషవిషయారంభరక్షావిమలదక్షయా || 2 


మనోహరతరోదారమధురస్మితపూర్వుయా | సంబభాషే సుసంటపీతో 
విశ్వకర్శ్మాణమీశ్వరః || 3 


వాయువు ఇట్లు పలికెను - 


అప్పుడు ప్రకాశస్వరూపుడు, దేవాధిదేవుడు, మిక్కిలి ప్రీతిని 
పొందినవాడు అగు ఈశ్వరుడు గొప్ప మేఘగరనను పోలియున్నది, 
మధురము గంభీరము సుస్పష్టము మరియు సున్నితము అగు 
వర్షములు గలది, అరముతో నిండియున్న పదములు గలది, 
రాజదీవి గలది, సకలములైన విషయములను ఆరంభించి వాటిని 
స్వచ్చముగా పోషించుటలో సమర్లమైనది, మిక్కిలి మనోహరము 
ఉదారము మధురము అగు చిరున వ్వుతో మొదలగునది అగు 
వాక్కుతో సృష్టికర్తయగు [బబహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను (1-3). 


ఈశ్వర ఉవాచ | 


వత్స వత్స మహాభాగ మమ పుత పితామహ | జాతమేవ మయా 
సర్వం తవ వాక్యస్య గౌరవమ్‌ || 4 


(పజానామేవ వృద్ద్యర్థం తపస్తప్తం త్వయాధునా | తపసానేన 
తుమ్టో%స్మి దదామి చ తవేపితమ్‌ || 5 


ఇత్వుక్త్వా పరమోదారం స్వభావమధురం వచః | ససర్గ వపుషో 
భాగాదైవీం దేవవరో హరః || 6 


యమాహురృుహ్మవిద్వాంసో దేవీం దివ్యగుణాన్వితామ్‌ | పరస్య 
పరమాం శక్తిం భవస్య పరమాత్మనః || 7 


యస్యాం న ఖలు విద్యంతే జన్మమృత్యుజరాదయః | యా భవానీ 
భవస్యాంగాత్సృమావిరభవత్కిల || 8 


యస్యా వాచో నివర్తంతే మనసా చేందియైస్సహ | సా భర్తుర్వపుషో 
భాగాజాతేవ సమదృుశ్యత || 9 


యా సా జగదిదం కృత్స్పం మహిమ్నా వ్యాప్య తిష్టతి | శరీరిణీవ సా 
దేవీ విచితం సమలక్ష్యత।|। 10 


సర్వం జగదిదం చైషా సంమోహయతి మాయయా | ఈశ్వరాత్రైవ 
జాతా్యభూదజాతా పరమార్దతః || 11 


న యస్యాః పరమో భావస్సురాణామపి గోచరః | విశ్వాామరేశ్వరీ చైవ 
విభక్తా భర్తురంగతః || 12 


తాం దృష్ట్వా పరమేశానీం సర్వలోకమహేశ్వరీమ్‌ | సర్వజ్ఞాం సర్వగాం 
సూక్షాం సదసద్వ్యుక్తివర్సితామ్‌ || 13 


పరమాం నిఖిలం భాసా భాసయంతీమిదం జగత్‌ | ప్రణిపత్య 
మహాదేవీం |పార్థయామాసన వై విరాట్‌ || 14 


ఈశ్వరుడిట్లు పలికెను - 


ఓ కుమారా! కుమారా! నీవు నా పుతుడవు. ఓ పితామహా! నీ 
వాక్యములోని గాంభీర్యము అంతయు నాకు ఎరుకయే (4). నీవు 
ఇప్పుడు ప్రజల వృద్ది కొరకు మ్మాతమే తపస్సును చేసితివి. నీ 
తపస్సుచే నేను పసన్నుడన్‌తిని. నీ కోరికను తీర్చెదను (5). ఈ 
విధముగా మిక్కిలి ఉదారమైనది, స్వభావము చేతనే మధురమైనది 


అగు వచనమును పలికి, దెవదెవుడగు శివుడు తన 
శరీరభాగమునుండి దేవిని సృష్టించెను (6). సర్వేశ్వరుడగు 
నివపరమాత్మయొక్క ఆ దివ్యగుణములతో కూడియున్న 
సర్వోత్కృష్ణకిని బహ్మవేత్తలు దేవి అని వర్సించుచున్నారు (7). 
ఆమెయందు పుట్టుక, మరణము, వృద్దాప్వము మొదలగునవి లేవు. 
ఆమె భవుని శరీరమునుండి ఆవిరృవించుటచే భవాని యనబడును 
(8). వాక్కులు, మనస్సు మరియు ఇందియములు ఆమెయిక్క 
స్వరూపమును తెలీయజాలక వెనుకకు మరలి వచ్చుచున్నవి. ఆమె 
భర్తయుక్క దేహభాగమునుండి పుటినదా యన్నటు కానవచ్చాను (9). 
ఆమె తన మహిమచే ఈ జగత్తునంతనూ వ్యాపించి యున్నది. ఆ దేవి 
శరీరము కలది వలె కానవచ్చుట విచ్శితము (10). ఆమె ఈ 
జగత్తునంతనూ మాయచే సమ్మోహ పరచుచున్నది. ఆమె 
ఈశ్వరునినుండి పుటిననూ, వాస్తవములో పుట్టనే లేదు (11). ఆమె 
యొక్క సర్వోత్కృషస్వరూపము దేవతలకైెననూ తెలియదు. 
జగత్తునకు, దేవతలకు ప్రభ్వియగు ఆమె భర్తయుక్క దేహమునుండి 
విడివడినది (12). సర్వలోకములకు అధిరాజ్హి , సర్వజ్ఞారాలు, 
సర్వవా$పని, సూక్ష్మమగు స్వరూపము గలది, కారణ 
కార్యభావమునకు అతీతురాలు, సర్వోత్కృష్టురాలు, ఈ 
జగత్తునంతనూ తన కాంటిచే ప్రకాశింప జేయుచున్నది, మహాదేవి 
అగు ఆ పరమేశ్వరిని చూచి, హిరణ్యగరుడు, నమస్కరించి 
పార్షించెను (13, 14). 


[బహూూవాచ | 


దేవి దేవేన సృషో%హమాదా సర్వజగన్మయి | ప్రజాసరి నియుక్తశ్చ 
సృజామి సకలం జగత్‌ || 15 


మనసా నిర్మితాస్సర్వే దేవి దెవాదయో మయా | న 
వృదిముపగచుంతి సృజ్యమానాః పునః పునః || 16 


మిధథునప్రభవామేవ కృత్వా సృషమతః పరమ్‌ | 
సంవర్దయితుమిచ్చామి సర్వా ఎవ మమ ప్రజాః || 17 


న నిరతం పురా త్వత్తో నారీణాం కులమవ్యయమ్‌ | తేన నారీకులం 
(సమఘ్టుం శక్తిర్మమ న విద్యతే || 18 


సర్వాసామేవ శక్తీనాం త్వత్తః ఖలు సముదృవః | తస్మాత్సుర్వ(త 
సర్వేషాం సర్వశకిపదాయినీమ్‌ || 19 


త్వామేవ వరదాం మాయాం |పార్థయామి సురేశ్వరీమ్‌ | 
చరాచరవివృద్ధ్యర్థమం శేనైకేన సర్వగ || 20 


దక్షస్య మమ పు।తస్వ్య పుతీ భవ భవార్షిని | ఏవం సా యాచితా దేవీ 
(బహ్మణా (బహ్మయాోనినా || 21 


శక్తిమేకాం (భువోర్మధాాతసర్ణాత్మసమ।పభామ్‌ | తామహ (ప్రహసన్‌ 
(పేక్షు దేవదేవవరో హరః || 22 


[బహ్మాణో తపసారాధ్య కురు తస్య యథేప్సితమ్‌ | తామాజ్ఞాం 
పరమేశస్య శిరసా ప్రతిగృహ్య సా || 23 


([బహ్మణఓ వచనాద్దెవీ దక్షస్య దుహితా % భవత్‌ | దత్త్వైవమతులాం 
శక్తిం [బహ్మణ (బహ్మరూపిణీమ్‌ || 24 


వివేశ దేహం దేవస్య దేవశాంతరధియత | తదా ప్రభృతి 
లోకే %స్మిన్‌ (స్తియాం భోగః ప్రతిష్టితః || 25 


(ప్రజాసృఫిృ.విటంలథా మైధునెన' ప్రవర్తతే | బహ్మాపె(టటాప 
సానందం సంతోషం మునిపుంగవాః || 26 


ఎతద్వసృర్వమాఖ్యాతం దేవ్యాశ్శక్తిసముదువమ్‌ | పుణ్యవృద్దికరం 
(శావ్యం భూతసర్గానుషంగతః || 27 


య ఇదం కీర్తయేన్నిత్యం దేవాాశ్శకిసముదృవమ్‌ | పుణ్యం 
సర్వమవాప్పోతి పు[తాంశ లభశిశితే శుభాన్‌ || 28 


ఇతి ధీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వుభాగే 
దేవీశక్స్యుద్పువో నామ పోడశోోధ్యాయః (16). 


(బహ్మ ఇట్లు పలికెను - 


ఓ దేవీ! సర్వజగత్స్వరూపిణీ! సృష్టాదియందు శివుడు నన్ను 
సృష్టంచి, ప్రజలను సృష్టంచే కార్యమునందు నియోగించినాడు, 
నేను సకలజగత్తును సృష్టించుచున్నాను (15). ఓ దేవీ! నేను 
దేవతలు మొదలగు వారిని మనస్సుుచే సృష్టంచినాను. నేను వారిని 
మరల మరల సృషంద్రుచున్ననూ, వారు వృద్ది చెందుట లేదు 
(16). ఈ పెన నేను (స్తీ పరుషసంయోగజన్యమగు సృష్టిని మాత్రమే 
చేసి నా సంతానమునందరినీ చక్కగా అభివృద్ది దేయవలెనని 
కాంక్షించుచున్నాను (17). హైర్వము నీ నుండి (స్తీ సమూహము 
ఉదయించలేదు. కావున, (స్తీ సమూహమును సృష్టించే శక్తి నాకు 
లేదు (18). శకులన్నియూ ఉదువించేది నీనుండియే గదా! కావున, 
సర్వకాలములలో సర్వులకు శక్తిని మరియు వరములను ఇచ్చే 
దోవేశ్వరివి మరియు మాయాస్వరూపిణివి అగు నిన్ను మాత్రమే నేను 
[పార్టించుచున్నాను. ఓ సర్వవ్యాపినీ!సంసారనాశినీ! నీవు 
సావరజంగమాత్మకమగు సృష్ట వృద్దిని పొందుట కొరకై ఒక 
అంశ*#*#చ నా పుుతుడగు దకునకు కుమార్తెవు కమ్ము. 
పరబహ్మనుండి పుట్టిన బహ్మ ఈవిధముగా ప్రార్థించగా, ఆ దేవి తన 
కనుబొమల మధ్యనుండి తనతో సమానమగు కాంతి గల ఒక శక్తిని 
సృష్టించెను. దేవదేవోతముడగు శివుడు ఆమెను చూచి నవ్వి ఆమెతో 
నిట్లనెను (19-22). నీవు తపస్సుుచే బబహ్మను ఆరాధించి, ఆతని 
కోరికను మన్నించుము. పరమేశ్వరుని ఆ ఆజ్ఞను ఆమె తలదాల్సి 
(23), బుహ్మ కోరిన విధముగా దక్షుని కుమార్తె అయెను. మరియు, 
ఆమె వేదము రూపములోనున్న సాటిలేని శక్తిని బహ్మకు ఇచ్చి (24), 
సివుని దేహమును ప్రవేశించెను. శివుడు కూడ అంతర్జానమాయెను. ట్రీ 
బాహ్మణశ్రేష్లులారా! ఆ నాటినుండియు ఈ లోకములో స్త్రీల భోగము 
సిరపడి, [స్తీ పరుషసంయోగముచే సంతానము కలుగుచుండెను. ఓ 
మహర్తులారా! [బహ్మ కూడ సంతోషమును, ఆనందమును పొందెను 


(25, 26). ఈ విధముగా దేవినుండి శక్తి పుటిన తీరు అంతయు మీకు 
చెప్పబడినది. పుణ్యమును వరిలజేయు ఈ వృత్తాంతమును 
సృష్టిపకరణముతో బాటు వినవలెను (27). దేవినుండి శక్తి పుటిన ఈ 
వృత్తాంతమును ఎవడైతే నిత్యము కీర్తించునో, ఆతడు 
సకలపుణ్యమును, పుతులను మరియు శుభములను పొందును 
(28). 


శి శివమహాపురాణములోని వాయవీయసంహితయందు 
పూర్వభాగములో దేవీశకి ఉదృవించుటను వర్ణించే పదనారవ 
అధ్యాయము ముగిసినది (16). 


